Registered No. HSE -49/2016 


was loose 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


DHRA 
PRADESH 


आध्रप्रदेश 


a 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 


PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI , TUESDAY , OCTOBER 22 , 2019 


No .722 


G .603 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - x - - 


LAW DEPARTMENT 

( D ) 
TELUGU TRANSLATION OF CERTAIN STATE ACTS - PUBLICATION OF STATE 

ACTS IN THE ANDHRA PRADESH GAZETTE PART IV - C - EXTRAORDINARY 
AS AUTHORITATIVE TEXT. 

[G . O .Ms. No .73, Law (D ) 21st October , 2019 .] 


NOTIFICATION 
Under sub -section (1 ) of Section 6 of the Andhra Pradesh Official Language 
Act, 1966 (Act 9 of 1966 ), the Governor of Andhra Pradesh hereby authorizes the 
publication of the translations in the Telugu Language of the State Acts mentioned 
in the Appendix to this Notification , in the Extraordinary issue of the Andhra 
Pradesh Gazette so that the said translation shall be deemed to be the authoritative 
text of these Acts in the Telugu Language . 


APPENDIX 


3. 


The Damodaram Sanjivayya National Law University ( Amendment) Act, 
2019 ( Act No . 1 of 2019) 
The Sri Venkateswara Institute of Medical Sciences University (Amendment) 
Act, 2019 (Act No .2 of 2019 ) 
The Andhra Pradesh Value Added Tax (Amendment) Act, 2019 (Act No . 3 
of 2019) 
The Andhra Pradesh Appropriation (Vote -on - Account) Act, 2019 (Act No.4 
of 2019 ) 

[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- I 


5. 


The Andhra Pradesh Appropriation (No .2 ) Act, 2019 (Act No.5 of 2019) 
The Andhra Pradesh Private Universities ( Establishment and Regulation ) 
(Amendment) Act, 2019 (Act No. 6 of 2019 ) 
The Andhra Pradesh State Council For Physiotherapy Act, 2019 (Act No. 7 
of 2019 ) 
The Andhra Pradesh Rights in Land and Pattadar Pass Books (Amendment) 
Act, 2019 (Act No .8 of 2019 ) 
The Andhra Pradesh Co - operative Societies (Amendment) Act, 2019 
( ActNo . 9 of 2019 ) 
The Andhra Pradesh Intelligent Global Hub for Digital Pedagogies Act , 
2019 ( Act No. 10 of 2019 ) 
The Andhra Pradesh Assigned Lands ( Prohibition of Transfers) (Amendment) 
Act , 2019 (Act No . 11 of 2019 ) 
The Andhra Pradesh Sri Simhachalam Varaha Lakshmi Narasimha 
Swamy Devasthanam Panchagramalu (Regularization of Occupations 
of Houses and House sites ) Act, 2019 ( ActNo. 12 of 2019 ) 
The Andhra Pradesh Backward Classes Sub - Plan (Planning, Allocation 
and Utilization of FinancialResources) Act, 2019 (Act No . 13 of 2019 ) 
The Andhra Pradesh Economically Weaker Sections of citizens (Reservation 
of Seats in Educational Institutions and of Appointments or posts in 
the Public Services Under the State for Kapus) Act, 2019 (Act No. 14 of 2019 ) 
The Andhra Pradesh Economically Weaker Sections other than Kapus 
(Reservation of Seats in the Educational Institutions and of Appointments 
or Posts in the Public Services Under the State ) Act, 2019 ( Act No . 15 of 2019 ) 
The Andhra Pradesh Maritime Board Act, 2018 (Act No . 16 of 2019) 
The Code of Criminal Procedure (Andhra Pradesh Amendment) Act, 2018 
( Act No. 17 of 2019 ) 
The Andhra Pradesh Crop Cultivator Rights Act, 2019 (Act No . 30 of 2019 ) 


14 . 


15 . 


16 . 
17 . 


18 . 


G . MANOHARA REDDY, 

Secretary to Government, 
Legal & Legislative Affairs & Justice , 

Law Department. 


October 22 , 2019] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


న్యాయ శాఖ 

(డి ) 
కొన్ని రాష్ట్ర చట్టముల తెలుగు అనువాదము - ఆంధ్రప్రదేశ్ గెజెటు అసాధారణ సంచిక భాగము - 4సీలో 
తెలుగులో ప్రాధికార పాఠముల ప్రచురణ . 
( జి . ఓ . యమ్ యస్. నెం. 73 , న్యాయ (డి )శాఖ , 21వ తేది అక్టోబరు , 2019.) 

అధిసూచన 
ఈ అధిసూచనకు గల అనుబంధములో పేర్కొనిన రాష్ట్ర చట్టముల యొక్క తెలుగు అనువాదములు తెలుగులో ప్రాధికారిక 
పాఠములుగా భావింపబడుటకుగాను ఆంధ్రప్రదేశ్ గెజెటు అసాధారణ సంచికలో ప్రచురించుటకైఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టము, 1966 
(1966 లోని 9వ చట్టము) యొక్క రవ పరిచ్ఛేదపు ఉప - పరిచ్ఛేదము (1) క్రింద , ఆంధ్రప్రదేశ్ గవర్నరుగారు ఇందుమూలముగా 
ప్రాధికారము ఇచ్చుచున్నారు : 

అనుబంధము 
1 . దామోదరం సంజీవయ్యజాతీయ న్యాయ విశ్వవిద్యాలయ ( సవరణ ) చట్టము, 2019 ( 2019లోని 1వ చట్టము ) 

శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ విశ్వవిద్యాలయ ( సవరణ ) చట్టము, 2019 ( 2019లోని 2వ చట్టము ) 
ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను ( సవరణ ) చట్టము, 2019 ( 2019లోని 3వ చట్టము ) 
ఆంధ్రప్రదేశ్ వినియోజన (తాత్కాలిక బడ్జెటు ఆమోద ) చట్టము, 2019 ( 2019లోని 4వ చట్టము ) 
ఆంధ్రప్రదేశ్ వినియోజన ( నెం . 2) చట్టము, 2019 ( 2019లోని 5వ చట్టము) 
ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయముల (స్థాపన మరియుక్రమబద్ధీకరణ ) ( సవరణ ) చట్టము, 2019 
( 2019లోని 6వ చట్టము ) 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేహ సంబంధ చికిత్స (ఫిజియోథెరపీ )కౌన్సిలు చట్టము, 2019 ( 2019లోని 7వ చట్టము) 
ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల మరియు పట్టాదారు పాసు పుస్తకముల ( సవరణ ) చట్టము, 2019 ( 2019లోని 8వ చట్టము ) 
ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల ( సవరణ ) చట్టము, 2019 ( 2019లోని 9వ చట్టము) , 
ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి డిజిటల్ విద్యా బోధనల ప్రజ్ఞాపాటవముల హబ్ చట్టము, 2019 ( 2019లోని 10వ చట్టము) 
ఆంధ్రప్రదేశ్ అసైను చేయబడిన భూముల ( అంతరణల నిషేధ ) ( సవరణ ) చట్టము, 2019 ( 2019లోని 11వ చట్టము ) 
ఆంధ్రప్రదేశ్ శ్రీ సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము పంచగ్రామాలు ( ఇండ్లు మరియు 
ఇంటి స్థలముల స్వాధీనమును క్రమబద్ధముచేయు ) చట్టము, 2019 ( 2019లోని 12వ చట్టము ) 
ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల ఉప - ప్రణాళిక ( ఆర్థిక వనరుల ప్రణాళిక రచన , కేటాయింపు 
మరియు వినియోగము) చట్టము, 2019 ( 2019లోని 13వ చట్టము ) 
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలహీన వర్గముల పౌరుల (రాష్ట్రము క్రింది విద్యా సంస్థలలోని సీట్లు మరియు 
పబ్లిక్ సర్వీసులలోని నియామకములు లేదా పదవులలో కాపులకు రిజర్వేషను ) చట్టము, 2019 ( 2019లోని 14వ చట్టము ) 
కాపులు కానట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికముగా బలహీన వర్గముల ( రాష్ట్రము క్రింది విద్యా సంస్థలలోని సీట్లు 

మరియు పబ్లిక్ సర్వీసులలో నియామకములు లేదా పదవులలో రిజర్వేషన్ ) చట్టము, 2019 ( 2019లోని 15వ చట్టము ) 
16. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరప్రాంత బోర్డు చట్టము, 2018 ( 2019లోని 16వ చట్టము) 
17. క్రిమినలు ప్రక్రియాస్మృతి ( ఆంధ్రప్రదేశ్ సవరణ ) చట్టము, 2018 ( 2019లోని 17వ చట్టము ) 
18 . ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టము, 2019 ( 2019లోని 30వ చట్టము ) 


a 
* 
ri 
sa 
- 
FAT 


14. 


15 . 


జి . మనోహర రెడ్డి , 

ప్రభుత్వకార్యదర్శి , 
న్యాయ ,శాసన వ్యవహారములు 
మరియు న్యాయపాలన , న్యాయశాఖ . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada, www.apegazette. cgg . gov.in 


